చీమలూ , పెన్నూ 


ఇది రీస్ షా 


* 


చీమలూ , పెన్నూ 


ఇది రీస్ షా 


- 


- 


వి 


ఒకరోజు ఒక చీమ దారి తప్పి 
ఒకకాగితం మీదకు వెళ్లింది . 


ఒక పెన్ను ఆ కాగితం మీద 
అందమైన గీతలు గీయటం చూసింది . 


“ అద్భుతం. ఇది జీవం ఉన్నదానిలాగా ఉంది ,” చీమ అరిచింది . 


“ ఈ అందమైన ఉపరితలం మీద ఇది ఎంత వేగంగా , ఎంత బాగా గీతలు 
గీస్తోంది ! దీనిశ్రమ ప్రపంచంలోని చీమలన్నింటి శ్రమకి సమానం. 


MANA 


( ( ( 4 


) ) ) 


“ ఇది గీస్తున్న గీతలు ఎంత 
అందంగా ఉన్నాయి ! 


అ 


-- 


“ ఈ గీతలు చీమల్లాగా ఉన్నాయి . 
ఒక్క చీమ కాదు , 
బారులు తీరిన వేలాది చీమల్లాగా ఉన్నా !" 


బా 


P 


తాను చూసినదానిని ఇతరులతో పంచుకోటానికి 
ఆ చీమ ఉత్సాహంగా పరుగులు తీసింది . 


తనకు కనపడిన మొట్టమొదటి 
చీమకి ఆ విషయం చెప్పింది . 


రెండవ చీమ ఆ గీతలను చూసి అంతే ఉత్తేజితం అయ్యింది . 
అది కనుగొన్నదానికి ,దాని పరిశీలనా శక్తికి మొదటి 
చీమను రెండవది అభినందించింది . 


“ దీనిని నా దృష్టికి తీసుకుని వచ్చారుకాబట్టి సరిపోయింది . నేను కూడా ఈ 
గీతలు గీస్తున్న సాధనాన్ని అధ్యయనం చేశాను . 

“ ఎంతో కష్టపడి , 

శాస్త్రీయ , చీమ ఆధారిత 
- పరిశోధనద్వారా ఈ గీతల వెనక పెన్ను 

ఒక్కటే లేదని తెలుసుకున్నాను . 


MANA 


అయితే మూడవ చీమ అంత ఉత్తేజితం 
కాలేదు . అది ఇలా అంది : 
“ దీనిని తీవ్రంగా , చీముశాస్త్రీయ దృష్టితో 
చూడకుండా మీ ఉద్వేగాలలో పడి 
కొట్టుకుపోతున్నారు . 


“ పెన్ను తోపాటు ఇంకా చాలా 
ఉన్నాయన్న విషయాన్ని మీరు 
గమనించారా ? 


“ ఆ మిగిలిన వస్తువులే పెన్నుకి శక్తిని 
ఇస్తున్నాయన్నశాస్త్రీయ నిర్ధారణకి నేను 
వచ్చాను . 


Foes 


“ కాబట్టి , పెన్నుకి ఈ శక్తిని ఇస్తున్నదే ఈ 
గీతలకు కారణం. " 


ఆ విధంగా ఆ చీమల గుంపు 
ముందుగా వేళ్లను కనుగొన్నాయి . 


వేళ్లను మరింతగా అర్థం 
చేసుకోటానికి అది వాటి మీదకు 
పాకింది . 


శాస్త్రీయ పరిశోధన ఎలాంటిదంటే తమ 
అవగాహన పరిధిని పెంచటానికి మరొక 
చీమ పూనుకుంది . 


పరిశోధించే చీమలు అలాగేచేస్తాయి . 


అక్కడంతా తిరిగిన తరవాత వేళ్లన్నీ 
కలిసి చెయ్యి అవుతున్నాయన్న 
నిర్ధారణకు అది వచ్చింది . 


తనకి ఎదురైన మొదటి 

చీమకి ఆ విషయం 
చెప్పింది . 


తాను కనుగొన్నదానిని ఇతరులతో 
పంచుకోటానికి పరుగులు తీసింది . 


CLAP 


చెయ్యి వివరణ విన్న కొత్త చీమ ఎంతో ఉత్తేజితం 
అయ్యింది . 

దాని చీమ పరిశీలన శక్తికి , 
కనుగొన్నదానికి అభినందించింది . 


కి 


కాలం గడుస్తున్న కొద్దీ చీమల అవగాహన 
పరిధిని పెంచటానికి చీము తరవాత చీము 
ఎంతో కృషి చేశాయి . 


ere 


అరచెయ్యి ముంజేతిలో భాగం 
అని ఒక చీమ కనుగొంది . 


ఈ ముంజెయ్యి ఒక శరీరంలో భాగమని మరొక చీమ కనుగొంది . 


belo 


చేతులేకాకుండా కాళ్లు కూడా ఉన్నాయని 

చీమలు కనుగొన్నాయి . అయితే ఈ కాళ్లు ఏమీ 
రాయవు. 


నిజానికి ఒక చెయ్యి కాకుండా రెండు చేతులు 


ఉన్నాయని మరొక చీమ కనుగొంది . 


పరిశోధన ముందుకు సాగిన 
కొద్దీ 
రాతకి సంబంధించి 
ఎన్నో విషయాలను చీమలు A 
కనుగొన్నాయి . 


ఈ పరిశోధనలు పూర్తిగాశాస్త్రీయమైనవి కావటంతో అసలురాసినది ఏమిటో 
చీమలు ఎన్నటికీ అర్థం చేసుకోలేకపోయాయి ... 


. . . అవి తెల్ల మొహం వేస్తాయి . . . 


PAWAH 


ఇంత జరిగిన తరవాత చీమలను ఒక పదం చదవమంటే . . . 


. . . లేదా ఆ గీతలు ఏం చెప్పటానికి ప్రయత్నిస్తున్నాయని అడిగితే . . . 


. .. చీమల సమగ్ర పరిశోధన గురించి 
మీకు ఏమీ అర్థంకాలేదని అంటాయి . 


Kee 


అయిపోయింది 


perero 


aree 


